తిక్క శంకరి 
సాహసాలు 


回 


తిక్క శంకరి 
సాహసాలు 


చాలా రోజుల నాటి సంగతి . ఒక దేశంలో ఒక 
అబ్బాయి ఉండేవాడు. అతడు ఎప్పుడూ కొత్త 
కొత్త విషయాల గురించి ఆలోచించేవాడు . 
వాటిల్లోచాలా వింతగా ఉండేవి . 


అతడి పేరు శంకరయ్య. 
వాళ్ల అమ్మ అతడిని తిక్క శంకరి 
అనిపిలిచేది . వాళ్ల నాన్న కూడా 
అలాగే 
పిలిచేవాడు . అతడి పనులు 
కూడా అలాగేఉండేవి . 
ఒకరోజు వాళ్ల నాన్న అతడికి 
పాప్కార్న్ తెచ్చాడు . వాటిని 
అతడు తిన్నాడని 
అనుకుంటున్నారా ? లేదు ! | 


అతడుచాలాసేపు ఆలోచించాడు , 
నేనుపిచ్చివాడిని కాదు 
కాదని వాళ్లకి నిరూపిస్తాను ." 
తరువాత అతడు పాప్కార్న్ 
తీసుకుని విత్తసాగాడు . 


శంకరి వాళ్ల అమ్మ అడిగింది , 
“పాప్ 
కార్న్ ని నేలలో 
పెడుతున్నావేంటి , శంకరి ? ” 
శంకరి ఇలా చెప్పాడు , “ నేను 
పాప్ 
కార్న్ ని విత్తుతున్నాను , అమ్మా . 
నేనురోజూ వాటికి నీళ్లు పోస్తాను . 
అప్పుడు పాప్కార్న్ పంట వస్తుంది . 
అప్పుడు నాకు సంచులకొద్దీపాప్కార్న్ 
దొరుకుతుంది . ” 


“ ఓరి , తిక్క శంకరి , ” అమ్మ 
అంది . 
“ ఓరోరి తిక్క శంకరి ! ” 


“ నువ్వు తిక్కలోడివి , తిక్క శంకరి . 
తిక్కలోడివిగానే ఉంటావు . ” 
అన్నాడు తండ్రి. 


బాగా 


ఒకరోజు శంకరి కూర్చునిదాని గురించి 
బాగా ఆలోచించాడు . నేనుపిచ్చివాడినికాదు , 
కాదని వాళ్లకి నిరూపిస్తాను, అనుకున్నాడు . 
శంకరి ఇంటి పెరటివైపుకి వెళ్లాడు . 
అతడి దగ్గర ఉన్న పాత్రలో నీళ్లు ఉన్నాయి. ఆ 
నీళ్లుచాలా ,చాలా వేడిగా ఉన్నాయి ! అతడు 
రెండు ఎర్ర కోళ్లనుపిలిచాడు . 

ఆ వేడి నీళ్లని ఆకోళ్లుతాగాలని 
N అతడి ఆలోచన . 


. 


“ ఈకోళ్లకు వేడి నీళ్లు తాగించాలని 
ఎందుకు ప్రయత్నిస్తున్నావు ? ” 
వాళ్ల అమ్మ అడిగింది . 
“ ఈ వేడి నీళ్లు తాగి అవి 
ఉడకబెట్టిన గుడ్లు పెడతాయని, ” 
అని శంకరి బదులిచ్చాడు . 
“ ఓరి , తిక్క శంకరి , ” అమ్మ అంది . 
“ ఓరోరి తిక్క శంకరి ! " 


ఒకరోజు శంకరి అనుకున్నాడు , 
నేనుపిచ్చివాడినికాదు 
కాదని వాళ్లకి నిరూపిస్తాను , 
నాకంటేపిచ్చివాళ్లనివాళ్లకి 
చూపిస్తాను .” 


“ నువ్వు తిక్కలోడివి , తిక్క శంకరి . 
తిక్కలోడివిగానే ఉంటావు, ” 
అన్నాడు తండ్రి. 


14News 


శంకరి ఇంటి నుండి బయలుదేరి 
నడవసాగాడు . 


అతడు ఒకవాగు వద్దకు చేరుకున్నాడు . 
అక్కడ ఒక మనిషి కనిపించాడు . 


“ మీరు ఏం చేస్తున్నారు ? ” శంకరి అడిగాడు . 
“ నేను నీళ్లు తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తున్నాను, ” , 
అని అతని చెప్పాడు . “కానీ, ఆ పాత్రనిండా చిల్లులు , 
ఉన్నాయి ,” శంకరి అన్నాడు . “ అవును, ” అతడు 
బదులిచ్చాడు . “చిల్లులున్న పాత్రలో నీళ్లు 
తీసుకెళ్లటం 
చాలా కష్టం. ” 


“ మీకు సాయం చేస్తాను , ” శంకరి అన్నాడు . 
అతడు కొన్ని గడ్డి పరకలు , 
కొంత మెత్తటి మట్టి తీసుకుని ఆ రంధ్రాలు 
పూడ్చాడు . 
“ ఇప్పుడు మీరు ఈ పాత్రలో నీళ్లు 
తీసుకుని వెళ్లవచ్చు ,” అన్నాడు శంకరి . 


“చాలా , 

చాలాధన్యవాదాలు! ” అతడు 
అన్నాడు . 
“ నువ్వు తెలివైనవాడివి , 
ఎల్లకాలం తెలివైనవాడివిగా ఉంటావు. ” 


అతడు శంకరికి ఒక బంగారు 


గడియారం ఇచ్చాడు . 


in 


తరువాత శంకరి ముందుకు 


నడుచుకుంటూ వెళ్లాడు . 


కొంత దూరం వెళ్లిన తరువాత అతడికి 
కొంతమంది కనిపించారు . వాళ్లు 
విచారంగా ఉన్నారు . “ మీరు ఇంత 
విచారంగా ఎందుకు ఉన్నారు ? ” 
శంకరి అడిగాడు . “ నేను మీకు 
సహాయం ఏమైనా చెయ్యగలనా ? ” 


“ మాలో ఒకరు తప్పిపోయారు, ”వాళ్లల్లో 
ఒకడు చెప్పాడు . “ మీరు ఎంతమంది 
ఉన్నారో లెక్కపెట్టుకున్నారా ?” శంకరి 
అడిగాడు . “ ఆ, లెక్కపెట్టాం , ” అతను 
చెప్పాడు . “ మేం తొమ్మిది మందే ఉన్నాం . 
ఉదయం పదిమందిమి బయలుదేరాం . 
మాలో ఒకరు తప్పిపోయారు. ” 
“ మశ్లోకసారి లెక్కపెట్టి చూపించండి , ” 
అన్నాడు శంకరి . అతడు లెక్కపెట్టటం 
మొదలుపెట్టాడు . “ ఒకటి , రెండు , 
మూడు .... .. ” అతడు తొమ్మిదిమందిని 
లెక్కపెట్టాడు. తననితాను లెక్కపెట్టుకోవటం 
మరిచిపోయాడు . 


ఓహో ! శంకరి అనుకున్నాడు . 
అతడు తననితాను లెక్కపెట్టుకోవటం 
మరిచిపోయాడు ! శంకరి అతనితో అన్నాడు , 
“ మీలో తప్పిపోయిన మనిషిని నేను 
తెప్పిస్తాను . మీరు నాకు ఏమిస్తారు ? ” 
“ మా దగ్గర ఉన్న డబ్బంతా నీకు ఇచ్చేస్తాం, ” 
అని వాళ్లు చెప్పారు . 
“ సరే ! ఇప్పుడు నేను మిమ్మల్ని 
లెక్కపెడతాను, ” అన్నాడు శంకరి . 

మొదటి మనిషిని ఒక దెబ్బ వేశాడు . 
చపాక్ - ఒకటి అని లెక్కపెట్టాడు . 
తరువాత రెండవ మనిషిని దెబ్బవేసి 
లెక్కపెట్టాడు. చపాక్ - రెండు ! 
మూడవ మనిషిని లెక్కపెట్టాడు - చపాక్ 
మూడు ! 


శంకరి తన లెక్క కొనసాగించాడు - 
చపాక్ - నాలుగు ! చపాక్ - అయిదు ! 


చపాక్ - ఏడు ! చపాక్ - ఎనిమిది ! 
చపాక్ -తొమ్మిది ! 


చపాక్ - ఆరు ! 


చపాక్ - పది ! 


ఆ 


“ భలే ! ” అన్నారు వాళ్లు . 
“ మనమందరం ఉన్నాం. 
ఎవరూ తప్పిపోలేదు ! ” 


“ నువ్వు తెలివైనవాడివి , 
ఎల్లకాలం తెలివైనవాడివిగా 
ఉంటావు, ” 
అని వాళ్లు శంకరితో అన్నారు . 
తరువాత వాళ్ల దగ్గర ఉన్న 
డబ్బంతా శంకరికి ఇచ్చారు . 


తరువాత శంకరి ముందుకు 
నడుచుకుంటూ వెళ్లాడు . 
అలా అతడు ఒక ఊరు 
చేరుకున్నాడు . 


అక్కడ అతడికి ఒక ఇల్లు కనపడింది . 
ఈ ఇల్లుచాలా వింతగా ఉందే ! 
అనుకున్నాడు శంకరి . 
ఈ ఇంటికి ఒక్క కిటికీ కూడా లేదు ! 
అప్పుడు ఆ ఇంటిలోంచి ఒక మనిషి 
పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు . 
అతడి చేతిలో ఒక పాత్ర ఉంది . 


తరువాతచాలా మంది ఆ ఇంటిలోంచి 
పరిగెత్తుకుంటూ వచ్చారు . 
అందరి చేతుల్లోనూ పాత్రలు ఉన్నాయి . 


ఆ మనుషులందరూ తిరిగి 
ఇంటిలోకి పరిగెత్తారు . 
వాళ్లు ఇంటి బయటకి , లోపలికి 
పరిగెత్తుతూనేఉన్నారు . 


“ పాత్రలు ఖాళీగా ఉన్నాయి , ” శంకరి 
అన్నాడు . “ మరి వాటితో లోపలికి , బయటకి 
ఎందుకు పరిగెత్తుతున్నారు ? ” 
వాళ్లల్లో ఒకతను ఆగి ఇలా చెప్పాడు , 
“ ఈ ఇల్లుచాలా బాగుంది . అయితేలోపల 
చిమ్మ చీకటిగా ఉంది . పాత్రల నిండా లోపలికి 
సూర్యకాంతిని తీసుకెళుతున్నాం. 
అయినా లోపల చీకటిగానే ఉంది , 
ఏమీకనపడటం లేదు . ” 
“ లోపలికి , బయటకి పరిగెత్తటం ఆపమని 
వాళ్లకి చెప్పండి , ” అన్నాడు శంకరి . 
“ వాళ్లకి నేను సహాయం చేస్తానని చెప్పండి . ” 


అప్పుడు శంకరి వాళ్లతో ఇలా 
చెప్పాడు , 
“ మీరు చక్కని ఇల్లు కట్టారు . 
కానీఒక్క విషయం మరిచిపోయారు . 

మీరు మీ ఇంటికి కిటికీలు 
పెట్టలేదు . ” 
అప్పుడు వాళ్లు ఆ ఇంటికి 
కిటికీలు చేశారు . 
దాంతో ఇంటిలో చీకట్లు తొలిగిపోయి 
సూర్యకాంతి పరుచుకుంది . . , 


K 


“ భలే ! ” అన్నారు వాళ్లు . “ నువ్వు 
తెలివైనవాడివి , ఎల్లకాలం తెలివైనవాడివిగా 
ఉంటావు, ” అని వాళ్లు శంకరితో అన్నారు . 
తరువాత వాళ్లు ఇలా చెప్పారు , 
“దయచేసి మా రాజుగా ఉండు . ” 
వాళ్లు శంకరికి బంగారంతో చేసిన ఒక కిరీటాన్ని 
ఇచ్చారు . 
“ లేదు , నాకు మీరాజు కావాలని లేదు , ” శంకరి 
చెప్పాడు . “కానీబంగారంతో చేసిన మీ కిరీటం 
తీసుకెళతాను. మా అమ్మా , నాన్నలకు దీనిని 
చూబిస్తాను. ” 


తరువాత శంకరి ఇంటికి వెళ్లాడు . 


బంగారంతో చేసిన కిరీటాన్ని అతడి 
అమ్మా, నాన్నలు చూశారు . 
“శంకరి , తిక్క శంకరి . ఈ బంగారు 
కిరీటం ఎక్కడిది ? ” అని వాళ్లు అడిగారు . 


జరిగినదంతా శంకరి వాళ్లకి వివరించాడు . 


బంగారు గడియారాన్ని నాన్నకి 
ఇచ్చాడు . 


డబ్బంతా తల్లికి ఇచ్చాడు . 


కానీబంగారు కిరీటాన్ని మాత్రం తన దగ్గరే 
ఉంచుకున్నాడు . 
ఎప్పుడూదానిని పెట్టుకునే ఉండేవాడు . 


చెట్లమీద ఊగుతున్నప్పుడుదానిని పెట్టుకుని 
ఉండేవాడు . 


Jai 


HTTE 


MA 


స్నానం చేసేటప్పుడు , 


.... చివరికి నిద్రపోయేటప్పుడు ! 


- 


తరువాత అతడు తన తల్లికి , తండ్రికి ఇలా . 
చెప్పాడు , “దయచేసి ఇక నన్ను తిక్క శంకరి 
అనిపిలవకండి . ” 
“కానీ, నీ పేరు అదే కదా , ” అమ్మ అంది . 
“ నీ పేరే తిక్క శంకరి ,” అన్నాడు నాన్న . 
“ కాదు , నా పేరు శంకరయ్య, ” శంకరి 
అన్నాడు. “ తెలివైన శంకరయ్య. ” 


తరువాత తెలివైన శంకరయ్య 
కూర్చుని ఆలోచించసాగాడు . 
ఆవు నేరుగా బాదంపాలు ఇచ్చే 
విధానం కనుగొనగలనేమో, 
అనుకున్నాడు అతడు . 


